శీ ఇవటూరి కామేశ్వరరావు 
జననం : 12.08.1928  లింగైక్యం : 13.10.2003 


పశ్చిమగోదావరి జిల్లా, నరసాపురం తాలూకా మినుమంచలిపాడు అ(గ్రహారంలో నైష్టిక 
లింగధారి నియోగి కుటుంబంలో వీరి జననం. 

తండ్రి శివపూజాదురంధరులు, శ్రీ వీరేశలింగ భూషణరావు గారు, తల్లి 
సుందరమ్మగారు. 

మదరాసులో వారి మేనమామ దగ్గర మెట్రిక్యులేషన్‌ వరకు చదువుకున్నారు. వీరు 
Directorate of Agriculture (Hyderabad) లో ఉద్యోగం చేసి పదవీవరణ చేసారు. 
వీరికి తెలుగుసాహిత్యం పట్ల అభిరుచి, (ప్రేరణ కలగడానికి వీరి మేనమామ గారైన 


శ్రీ మల్లంపల్లి సోమశేఖరశర్మ గారే కారణం. 
(Agreat Epigraphical and Historical Research Scholar) 


భారత్‌, పాకిస్తాన్‌, శ్రీలంకతో పాటు వివిధ దేశాల. తపాల బిళ్ళల సేకరణ 


జ్ఞానపీఠ అవార్డు గ్రహీత 
డాక్టర్‌ సి. నారాయణరెడ్డి, ఎంఏ 


ఎం.ఏ. పి.పార్‌.డి. డి.లిట్‌ 


npith Awardee 
pr.C. Narayana Reddy ur 


Ma Phd Din 


CHARMAS 


Pradesh State Cultural Council తధ్యుతులు 
(గానాలు! of Andhra Pradesh అంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సాంస్కృతిక మండలి 
Kalabhavan. Hyderabad - $00004 ఆంధ్రవ్రదేశ్‌ వ్రభుత్వం 


త 1 
“2 కరుకు! గా... కళాభవన్‌, వైదరాబాదు - 500 094 
Feo ఫోన్‌ (ఆ) 321 480 (2) 2548451 


ఫాక్స్‌ (ఆ) ౩214603 


4. oo 


ఏళ్ళ తథా కాల్‌ వ 
రంత లా ఈక dun sn £6 


LAY dew నిలిస్తే బం 
bys చమన పుటలు 
Hob నాటీ RTO ah 
In Neen బ్రాల bey bina. నిల రథ 
402 గా, కలితా?లీ లామా YC న... A) 
రీర్హాగయ శద నా 9S ౧006 తమా! 
నిమేంభీ/౧? డైవ్‌ 


RIS bial ప్ర CREP (Ih™~ కా. 


విషయసూచిక 


ముందుమాటలు 

శ్రనినతట్‌ న అపు వమ తాపన చితత సంసా 15 
-ఆచార్య కొలకలూరి ఇనాక్‌ 

ఈ తరం గుర్తించాల్సిన ఓ మంచి రచయిత .........౨౨౨౨౨౨౨౨౨౨౦ లలల అలల 18 
-ఏటుకూరి ప్రసాద్‌ 

స్ఫూర్తిపథంలో దిక్సూచి... 42220౬430300౭ లలలతంల లం మలల ఖజయంల టల టల 21 
-వివోరి 

ఇవటూరి కామేశ్వరరావు; జీవిత చరిత్ర వావ 25 

కుటుతబి సభ్యుల త ఫి యాలు తలా? 27 

నాన్న గురించి నా మాటి లా పా వాలా 29 

కవితలు : 

పోర! రూపు ee 37 

దూరాన్యురచి'వర్చిన ఆప్తరం mm 39 

ఆగస్టు పదిహాను ఆ కరర నాతని తా హవా పన 41 

అ పత హా తులా 43 

మహర్షి శ్రీమల్లంపల్లి కి లేఖ - 'ప్లవి ఉగాది... 51 

నాన్న ఆశీరక్షతలు ............ ౬౭౬౭౬2౬00202 జలజల జలజలా 59 

తుభకతు ఉగాది సమ్మళన[సందిక అతా తాప ాలా 60 

bE గద వా అంప న వల 69 

రరర గ క br 72 

ఆశీరక్షతలు.........................2 2000220002000 74 

Gee పాతనమట నటనా పమన లా 75 


నాటికలు : 

కుమారుని పెళ్ళి LRT లప లల తలల TT టట వట లలి 91 
కుశలబుద్ధి కళసటల ఇక ల లలల ల స్తన పప లలల లాల పతం 97. 
న న. 104 
న CORR 110 
fe na 118 
మ. TT NNER 125 
అపర అన్నపూర్ణ డొక్కా సీతమ్మ .............................................. 130 
“ఆంధ్రరత్నం” శ్రీ దుగ్గిరాల గోపాలకృష్ణయ్య వనం 141 
bE పవత 150 
barre 162 
కక తలపు 172 
కటకము క స వ 185 
స న 193 
అష్టావక్ర మహాముని... 198 
కథలు : 

సరిగంవారి వీక్‌ అ మ న 205 
i న. 220 
కుంతల యి 228 
వ్యాసాలు : 

బుద్ధ జియరెత్‌ స cw ర 237 
శ్రీకృష్ణ జన్మాష్టమి... 240 


రాబమాసంలో ST మాప 250 
రులంపలివారి: పాండితీ గరిమ జ w ర 254 
సోమశేఖర సంస్మరణ ...........౨౨౨౨౨ 2౬00000020 జలజల జలజల 264 
ఆత్మపరిశీలన Bn క rr 265 
EO 271 
రాజకీయ సమీక్షలు : 

రాయలసీమ : ఆంధ్రరాష్ట్రం... 271 
ఆంధరా ప్రత 4 మద్రాను: సమస్య. అ ప 275 
ఆంధ్రరాష్ట్రం : వివిధ రాజకీయ పక్షాలు) అ హా హహంట 279 
కచ్చ నో దరుల వితలడవా దం ప 284 
శ్రీబాగ్‌ ఒడంబడిక : ఆంధ్ర రాజధాని... 288 
కర్నూలు నిర్ణయం : మన నాయకుల పతనం... 292 
మిశ్రా తీర్పు : పునర్నిర్ణయావశ్యకత ....... మహతా అ అహ పో 297 
నవ్యాంధ్రలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ .....................22222 222222 300 
ఆంధ్రలో మద్యనిషేధం రద్దౌతుందా? .................౬22222లలలల లలల 303 
నవ్యాంధ్ర నిర్మాత! దివ్యస్ఫులి అ టట 308 


\ శీ 
శ్రీ ఇవటూరి కామేశ్వరరావు 
జననం : 12.08.1923  లింగైక్యం : 13.10.2003 


పశ్చిమగోదావరి జిల్లా, నరసాపురం తాలూకా మినుమంచలిపాడు అగ్రహారంలో నైష్టిక 
లింగధారి నియోగి కుటుంబంలో వీరి జననం. 

తండ్రి శివపూజాదురంధరులు, శ్రీ వీరేశలింగ భూషణరావు గారు, తల్లి 
సుందరమ్మగారు. 

మదరాసులో వారి మేనమామ దగ్గర మెట్రిక్యులేషన్‌ వరకు చదువుకున్నారు. వీరు 
Directorate of Agriculture (Hyderabad) లో ఉద్యోగం చేసి పదవీవరణ చేసారు. 
వీరికి తెలుగుసాహిత్యం పట్ల అభిరుచి, (ప్రేరణ కలగడానికి వీరి మేనమామ గారైన 


శ్రీ మల్లంపల్లి సోమశేఖరశర్మ గారే కారణం. 
(Agreat Epigraphical and Historical Research Scholar) 


భారత్‌, పాకిస్తాన్‌, శ్రీలంకతో పాటు వివిధ దేశాల తపాల బిళ్ళల సేకరణ 
(Philatalist). 


vars 


ముందులూటలు. 


పద్మశ్రీ, జ్ఞాన్‌ఫీశ్‌-మూర్తిదేర స్పీప్తీ 
కేంద గర్వ అకౌడరు అరార్హు తెలుగుభారీత గహర 


ఆచార్మీ కొంతలారి ఇనాక్‌ 


ఆంధ్రాచార్యులు & సోహౌరీస్పర్ణ 
భాతి అశ్వప్తలు: ఆంన్సు. ౫ అొటల్సు అమురారశి 4-282, యీన్‌ఎస్‌సీగర్‌, తురుట్‌ 
gts టాథ్యష్షలు: శ్రీ శేకోద్యోరి త్యరిద్భాలయుం, 3838 హైదీరాబాద్‌-500 097, తెంంగాభ & 


భర్తీ అధ్యక్షులు: శ్రీ కృష్ణదేరరాయే త్యోరిద్యాలయ కళిశొం, అయపురీం ఉయుఫ్‌-3, నీహారికా అసాట్టమెంట్స 


e-mail: k.enoch@yahoo.com గాయుత్సినగర్స్‌ శిల - $7 502 
సెల్‌ 4402 43473 అంధ్ర ఫుదేశ్‌ 


అభినందన 


“ఇవటూరి కామేశ్వరరావు రచనలు' ముద్రింపజేస్తున్న శ్రీ ఇవటూరి మల్లికార్జున 
శాయి, పుస్తకం చేతికిచ్చి ముందుమాట వ్రాయమంటే ఆనందించాను. 

శ్రీ శాయిని నా మిత్రులు డి.టి.పి చేసే శ్రీ కుడుపూడి భాస్కరరావు, సతీష్‌ 
గ్రాఫిక్స్‌ ద్వారా పుస్తక ముద్రణ కార్యక్రమాలు చేసే శ్రీ కమటం సతీష్‌ పరిచయం 
చేశారు. 

ఈ గ్రంథం చదువుతుంటే మహోత్తమ మానవతా మూర్తి, కీ. శే. మల్లంపల్లి 
సోమశేఖర శర్మ పేరు చాలా సందర్భాలలో ఎదురయింది. ఈ (గ్రంథకర్త వారి 
మేనల్లుడని, వారింట ఉండి చదువుకొన్నాడని, వీరికీ సాహిత్యస్ఫూర్తి వారివల్ల 
కలిగిందని మాత్రమేకాక, వారిపట్ల ఈ గ్రంథకర్తకు విశేష గౌరవం ఉందని, అనేక 
రచనలవల్ల అర్థమయింది. 

- ఆంధ్ర విశ్వవిద్యాలయంలో తెలుగు బి.ఏ ఆనర్సు చదువుకొన్న మాకు 
(1956-59) పాఠం చెప్పిన చరిత్ర అధ్యాపకుడు కీ. శే. మల్లంపల్లి సోమశేఖరశర్మ 
పేరుచూచి వళ్లు పులకించింది. అది మధురస్మృతి. 

కీ.శే, ఇవటూరి కామేశ్వరరావు, కవిత్వం, కథలు, నాటికలు, బాలసాహిత్యం 
రచయితగా, రాజకీయ వ్యాసాల (స్రష్టగా ప్రసిద్ధులు. భారతి మొదలైన పత్రికల్లో 
= 

ఇవటూరి కామేశ్వరరావు రచనలు + 15 


రచనలు, ఆకాశవాణిలో నాటికలు విరివిగా వచ్చాయి. వాటిని, సేకరించి, ఈ 
గ్రంథం ముద్రిస్తున్న, గ్రంథకర్త పుత్రులు శ్రీ ఇవటూరి శాయి అభినందనీయులు. 
ఈ [గ్రంథ రచయిత పట్ల (ప్రేమతో వారి చిరంజీవులు బంధువులు, ఈ (గంథారంభంలో 
వాళ్ళ ముందు మాటల్లో తమ ఆత్మీయతను తెలపటం ఆనందదాయకంగా ఉంది. 

కీ.శే.ఇవటూరి కామేశ్వరరావు 1953-54 సంవత్సరాలలో “తెలుగు 
స్వతంత్ర'లో రాజకీయ వ్యాసాలు వ్రాసిన ప్రసిద్ధుడు. సమకాలీన సమస్యలమీద తన 
అభిప్రాయాలు ముక్కుసూటిగా వ్రాశాడు. ఈ విద్యావేత్త సమాజ అవగాహన ఆశ్చర్యం 
కలిగించేంత అభ్యుదయ కారకంగా ఉంది. ఆంధ్రరాష్ట్రం ఏర్పడితే మద్రాసు పరిస్థితి 
ఏమిటి? బళ్ళారి ఏ రాష్ట్రంలో ఉంటుంది? రాయలసీమ అభివృద్ధి ఎలా జరుగుతుంది? 
రాజకీయ పక్షాల కుమ్ములాటలు ఎలా ఉంటాయి? ఆంధ్రరాష్ట్ర రాజధాని సమస్య 
ఏమిటి? శ్రీబాగ్‌ ఒప్పందం, కర్నూలు నిర్ణయం, మిశ్రా తీర్చు, పొట్టి శ్రీరాములు 
త్యాగం, చాలా శాస్త్రీయంగా, నిష్పక్షపాతంగా, ధర్మదృష్టితో, సత్యసందర్భనంగా, 
నిశితదృక్పథంతో పరిశీలించి వ్యాసాలు వ్రాశాడు. ఈ గ్రంథకర్త సమకాలీన 
సమస్యలమీద మంచి పట్టు ఉన్న ప్రఖ్యాతుడు ఈ రచయిత. 

కీ.శే. ఇవటూరి కామేశ్వరరావు మంచి నాటికలు వ్రాసి, ఆకాశవాణి 
బాలానందంలో ప్రసారం చేయించాడు. ఇవి చారిత్రాత్మకంగా, పౌరాణికంగా, 
సమకాలీన జీవిత ప్రదర్శికంగా ఉన్నాయి. కుమారుని పెళ్ళి, గాలిమేడలు, కొంగకథ 
వంటి నీతి విషయాలు, దక్షారామం, శ్రీశైలం, కాళేశ్వరం వంటి స్థల మాహాత్యాలు, 
అష్టావక్రుడు, నచికేతుడు, శ్రీకృష్ణుడు, గణేశుడు వంటి దైవాంశసంభూతులు బాలల 
నాటికల్లో ప్రముఖ పాత్రలు. నాటికా రచనలలో చేయితిరిగిన రచయిత. సంభాషణలు 
అలవోకగా నడిపాడు. చమత్కార స్ఫోరకంగా వాగ్వాదాలు కల్పించాడు. పాత్ర 
సృష్టిలో నైపుణ్యం చూపాడు. బాలానందం పసివాళ్ళకు సద్బుద్ధి నేర్పే దృష్టితో మంచి 
నాటికలు వ్రాశాడు. నాటికాశిల్ప మర్శం గుర్తెరిగి రచన కావించాడు. 

భారతి, స్రవంతి, ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రికల్లో కథలు వ్రాశాడు ఈ గ్రంథకర్త. 
“'కొత్తగౌను' మంచి కథ. 

సాహిత్య సృజనం ప్రారంభించినప్పటి నుంచి ఉద్యోగ విరమణ చేసిన తరువాత 
కూడా కవిత్వం వ్రాస్తూ వచ్చాడు కీ.శే. ఇవటూరి కామేశ్వరరావు. 


16 + ఇవటూరి కామేశ్వరరావు రచనలు 


“అమ్మ మాటలోన సకల 
వేద సారములుండు” అనే సత్యం ఈ కవిని శాసించింది. 
“ఆలిని హింసించి 
తల్లికి అమ్ముడు బోయిన చవటిను కూడా కవి చూశాడు. 
“ఎర్రకోట ప్రాకార వేదిక 
మువ్వన్నియ జండా నీడను” పరికించాడు... పలికించాడు కవి. 
కీ.శే. ఇవటూరి కామేశ్వరరావు, కవితలు, కథలు, వ్యాసాలు, నాటికలు 
అనేకం వ్రాసినా, కవి ఆత్మ నాటికల్లో రాటుదేలింది. పరిణతి సాధించింది. 
ఈ [గ్రంథకర్త భావజాలంలో అభ్యుదయ దృష్టి, ఆచరణ యోగ్యమయిన 
ఆలోచన ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉండటం సంతోషదాయకం. 
తండ్రిని, ఆరాధించి, భవిష్యత్తుకు భద్రపరచాలనుకొనే వీరి చిరంజీవులు 
ధన్యులు. 
సమకాలీన సమస్యల మీద మంచి పరిష్కారం చెప్పిన వ్యాసాలు, గ్రంథకర్తను 
సమర్భుడుగా చూపించాయి. బాలబాలికల కోసం వ్రాసిన నాటికలు, పిల్లల భవిష్యత్తు 
ప్రదర్శించే అంత పటిష్టంగా ఉన్నాయి. ఇన్ని రచనల్లో వీరి నాటికలు చిరకాలం 
నిలుస్తాయి. 
మంచి సాహితీమూర్తి కీ.శే. ఇవటూరి కామేశ్వరరావును మరల తలుచుకోవటం 
తెలుగు సాహిత్యానికి శుభదాయకం. శోభస్మరం. 
శుభాకాంక్షలతో... 


1172021 (కొలకలూరి ఇనాక్‌) 


a మను 
ఇవటూరి కామేశ్వరరావు రచనలు .* 17 


ఈ తరం గుర్తించాల్సిన 
ఓ యుంచి రచయిత 


మల్లంపల్లి వారి పాదులో మొలక శ్రీఇవటూరి కామేశ్వరరావు గారు. మధ్య 
తరగతి సాంప్రదాయ (బ్రాహ్మణ కుటుంబం. మల్లంపల్లి సోమశేఖరశర్మగారి సోదరి 
కుమారులు వీరు. చిన్నతనం నుండే శర్మగారింటనే మద్రాసులో ఉన్నారు. నిత్యం 


శర్మగారింటికి వచ్చిపోయే సాహితీవేత్తలు, చరిత్రకారులను దగ్గరగా చూస్తుండడం, 


వాళ్ళ చర్చలను అర్థం అయీ కానీ స్థితిలో దూరంగా వింటూండడం వల్ల 
కామేశ్వరరావుగారికి సాహిత్యం పట్ల సాహితీ రచనల అధ్యయనం పట్ల ఆసక్తి 
కలిగింది. అదే వారితో పాటే పెరిగి రచనాశక్తిగా బయటపడింది అనవచ్చు. మధ్య 
తరగతి వారికి వీరిచే చాధోపశమనాలకు అటు సంగీత శ్రవణం కానీ, రచనా 
వ్యాసంగం కానీ తోడ్పడతాయి. వీరికి ఆ విధంగా తెలుగులో సృజనాశక్తి ఇదిగో 
ఇలా రచనలలో బయటపడింది. 

కామేశ్వరరావుగారి రచనలలో నుంచి కొన్ని కవితలనూ, నాటికలనూ, 
కథలనూ, వ్యాసాలనూ కొన్నిటిని సేకరించి ఇలా ఓ సంపుటిగా వారి కుమారులు 
తెలుగు పాఠకుల కందిస్తున్నారు. 

కామేశ్వరరావుగారు అనేక అంశాలను వస్తువుగా స్వీకరించి ఇలా వివిధ 
ప్రక్రియల ద్వారా వెలువర్చారు. వీరి దృష్టిలో సామాన్యుడే వీరి పాఠకుడు. అందుకని 
వీరు తీసుకున్న వస్తువేదైనా సామాన్యుడికి అర్ధం అయ్యే భాషలో - ఆయా ప్రక్రియల్లో 
ఇమిడ్చారు. శబ్బాడంబరాలకు పోయిన దాఖలాలు లేవు. ఆర్ష సాంప్రదాయానికి 
చెందిన అంశాలను వస్తువుగా స్వీకరించిన సందర్భాల్లో అక్కడ కూడా గ్రాంధిక 
వాసనలు కనబడ్డాయి. అలా క్షేత్రమహాత్యాలను వివరించిన నాటికల్లో డాక్యుమెంటరీ 
పద్ధతిలో సాగిన రచనల్లోనూ అడపాదడపా పదాడంబరాలున్నాయి. సాంఘిక 
నాటికలన్నీ సూటిగా చక్కటి తెలుగుదనంతో పాఠకులను ఆకట్టుకునే విధంగా 


18 + ఇవటూరి కామేశ్వరరావు రచనలు 


నడుస్తాయి. వీరికి నాటికా రచనమీద మిగిలిన ప్రక్రియల కన్నా అభిమానం పట్టు 
ఎక్కువనిపిస్తుంది. ఇక్కడ సంప్రదాయ నాటికలో రచనలో వస్తువును అందించడం 
మీద శ్రద్ద తీసుకున్నారు. తన భావాలను పాఠకులకందించడానికి రచయితకు నాటికే 
ప్రధాన వాహకం అన్న అభిప్రాయం ఉంది. అది నిజం కూడాను. “నాటకాంతం 
హి సాహిత్యం” అన్నారు కథా పెద్దలు. ఈ కోవలోని ఇందులోని చిన్న చిన్న 
రూపకాలు. చాలా వరకూ ప్రదర్శనయోగ్యాలు కూడాను. 

ఇక కవితలను చూస్తే వీరి భావాలను గణాల మాత్రల మేకు బందీలు మధ్య 
చిదగొట్టలేదు. చాలావరకూ గాన యోగ్యాలే. ఇవటూరి వారికి 'సిరిసిరిమువ్వ' 
మీద అభిమానం ఉన్నట్టు అనిపిస్తుంది. సిరి అంటే సంపద అనీ, విషం అని కూడా 
అర్థం ఉండడం అందరకూ తెలిసిందే. వీరి కష్టసుఖాలకు ప్రతీకలని వీటిని 
భావించారనుకోవచ్చు. ఇందులోని ఓ వ్యాసంలో రచయిత ఈ మాటే అంటూ తానే 
సమయంలో రాసిన గాని గేయాల పంక్తుల్ని కూడా ఉదాహరిస్తారు. కళ్యాణగీతికల్లో 
వధూవరులనాశీర్వదిస్తారు. అన్నిటికన్నా రూపాయి విలువ పతనాన్నీ దీని గత 
ప్రాభవాన్నీ 'పాపం- రూపాయి” అన్న గేయంలో చాలా వ్యంగ్యంగా రూపు కట్టించారు 
రచయిత. తన మేనమామగారి మీద ఉన్న భక్తి ప్రపత్తులనూ - గౌరవాన్నీ ఓ 
కవితలో ప్రస్ఫుటీకరించారు. గేయానికి మూలం గాయం అన్నారు. అందుకే రచయిత 
మనస్సులోని వివిధ సందర్భాల్లోని భావాలను గేయాల ద్వారా వెల్లడించారు. 

కొన్ని కథలు సామాజికాంశాలను తడిమితే కొన్ని వ్యాసాలు ఆలోచింపచేసేవిలా 
ఉన్నాయి. ముఖ్యంగా గణేశచవితి అన్నదాంట్లో పండుగలు అందించడంతో తిలక్‌ 
లాంటి మహాత్ములూ జాతీయ ఉద్యమస్పృహను జనంలో ఆనాడు రగుల్కొల్పారో 
చాలా ఆసక్తి కలిగించేలా రాశారు. 

వీరి రచనలన్నీ చాలా భాగం ఆత్మాశ్రయాలు. స్వీయానుభూతి ప్రదర్శకాలు. 
పాండిత్యం లేకపోవడం ఈ రచయితకు అందివచ్చిన ఒక వరం. అందుకే రచనల్లో 
పదాడంబరాలు లేవు. సమాసాల మస్మాలు లేవు. భాష వీలయినంత సరళంగా 
ఉంది. వచనంలో కానీ గేయంలో కానీ క్లుప్తత - స్పష్టతా సుబోధకతలను 
సంతరించుకున్నాయి. ఇలా ఈ నాలుగు ముక్కలూ రాయడాన్ని వెనుకడ చిన్నపాటి 
కథే ఉంది. 


ఇవటూరి కామేశ్వరరావు రచనలు + 19 


నేను 1980 లలో కొంపెల్ల జనార్ధనరావు జీవితం- సాహిత్యం మీద విషయ 
సేకరణ చేస్తున్న సందర్భంలో మల్లంపల్లి 'సోమశేఖరశర్మగారి కోడలిని విద్యానగర్‌లో 
సంప్రదించడం జరిగింది. వీరు మల్లంపల్లి వారి మేనల్లుడు కామేశ్వరరావు గారిని 
హిమాయత్‌నగర్‌లో కలవమని చెప్పారు. అలా ఇవటూరి వారితో నా పరిచయం 
మొదలై సుమారు రెండు మూడు సంవత్సరాలు కొనసాగింది. నేను వారింటికెళ్ళడం 
సాయంకాలాలు వారు మా ఇంటికి రావడం జరుగుతూ అనేకానేక ఆనాటి సాహిత్య 
రచన విశేషాలను గురించి ఆసక్తిగా చర్చిస్తూండేవాళ్ళం. వారు నా కంటే చాలాపెద్ద. 
కానీ వారి రచన గురించి చెప్పడమే కానీ నాకు చూపించలేడు. ఆనాటి భారతి, 
స్వతంత్రస్రవంతి గూర్చి ప్రముఖ పత్రికలలో వచ్చాయని అంటుండేవారు. ఆ కొద్దిపాటి 
మా పరిచయమే నా చేత ఈ ముందుమాట రాయించిందనవచ్చు. 
తండ్రి రచనలను సేకరించి ఇలా సంపుటీకరించి ప్రచురించటం 
ప్రశంసించాల్సిన సందర్భం. వారి కృషిని పాఠకులు గుర్తిస్తూ ఓ మంచి రచయితను 
ఈ తరం పాఠకులకు పరిచయంచేస్తున్న ఈ [గ్రంథానికి స్వాగతం భకుతని 
సాహితీ లోకంలో ఈ రచయిత స్థానాన్ని పదిలపరుద్దాం. 


-ఏటుకూరి ప్రసాద్‌ 


20 +- ఇవటూరి కామేశ్వరరావు రచనలు 


స్ఫూర్తిపథంలో దిక్సూచి 


“కీ, శే. ఇవటూరి కామేశ్వరరావుగారు కిందటితరం రచయితల్లో పేరెన్నిక 

గన్నవారు. వారి రచనల సంకలనం ఇది. కుటుంబసభ్యుల కోరిక; ప్రత్యేకించి వారి 
నాలుగవ సంతానం (రెండవ కుమారుడు) మల్లికార్డునసాయి పూనిక ఈ సంకలనం 
వెలుగుకి కారణమౌతున్నాయి. దివంగత జనకునికి సమార్హమైనది వారి ప్రయత్న 
సాఫల్యం. 

కుటుంబసభ్యుల నివాళి నుండి మనకు తెలిసి బాధకలిగించే విషయం -కామేశ్వర 
రావుగారు -మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వ్యక్తిగా-చాలా కష్టజీవి 
అని! అయితే, సంతోషం కలిగించే విషయం ఏమిటంటే-వారు ఉత్తమ గుణశీలి అని; 
మానవీయ విలువల ఆరాధకులనీ, నూరుశాతం బాధ్యతగల పౌరులనీ తెలియటం. 
ఈ ఉన్నతమైన వ్యక్తిత్వం కల కామేశ్వరరావుగారు-తెలుగునాట చరిత్ర పరిశోధకులుగా, 
'డిగ్రీలులేని చదువుతో అధ్యాపక, అధ్యాపన పదవీనిర్వహణకే వన్నెతెచ్చిన విరాణ్మూర్తి 
మల్లంపల్లి సోమశేఖరశర్మగారి మేలనల్లుడు! శర్మగారింట ఉండి, చదువుకోవటమేకాక, 
వారి జ్ఞానవిజ్ఞాన వ్యక్తిత్వ సాహిత్య, సాంస్కృతిక సంపత్తిని అందుకోగలి గిన ధన్యులైనారు! 
క్‌ ' కామేశ్వరరావుగారు సృజనశీలిగా కవితల్నీ, నాటికల్నీ కథలనూ, వ్యాసాల్నీ 
రాసి ప్రసిద్దులైనారు. ఆనాటి పాఠకుల, రేడియో శ్రోతల అభిమాన రచయిత అయినారు. 

"ఈ క కలనంతో కామేశ్వరరావుగారి గేయాలూ, కవితలూ నిరాడంబరశైలిలో, 
భావపుష్టితో ఉన్నాయి. 'మధ్యమధ్య మాట్లాడేదంతా యథార్థం / బాధ కలిగిస్తుందరికి 
/వేదన తీరనప్పుడు / బోధనలెన్నైతేయేం సిరిసిరిమువ్వా!” అని మొదలైన సిరిసిరిమువ్వ 
పద్యాలు వాస్తవికతాదర్శనాలు. 
.. 'దూరాన్నుంచీ వచ్చిన ఉత్తరం కవిత సార్వకాలీనమైన రచన. మరీముఖ్యంగా 
-ఈనాడు కనుమరుగవుతున్న ఉత్తరాల సందర్భంలో ఎంతో ప్రాసంగికతసీ, 
సంభావ్యతనీ సంతరించుకున్నది. 


ఇవటూరి కామేశ్వరరావు రచనలు * 21 


“ఉత్తరంలో ప్రాణం ఉంది 
ఉత్తరంలో గానం ఉంది 
ప్రాణంతో మరి గానంతో 
కదిలే మెదిలే చైతన్యవిహంగం ఉత్తరం” అన్నారు! 
అవును. ఆ చైతన్యవిహంగం అందించే ఊసులు, గోసలు, ఆనందవిషాద 
వృత్తాంతాలు -అన్నీ మనిషితనానికి ప్రేమైక చిహ్నాలు కదా! 
ఉగాది కవితలు ఆనాటి సందర్భోచితవర్తమానతతో ఆలోచనీయంగా సాగాయి. 
రూపాయి ప్రమాణం పడిపోవటం గురించి గాఢమైన సమాలోచనతో ఒక 
Elegy రాశారు కామేశ్వరరావుగారు! 
కామేశ్వరరావుగారి నాటికలు / రేడియో నాటికలు వస్తురూప నిర్దిష్టతతో, 
భావితరాలు తెలుసుకోవలసిన అర్థస్ఫూర్తితో సాగాయి. సాంఘిక నాటకాలు-అప్పుల 
తిప్పలు, మోసాలు, పశ్చాత్తాపాలు (వర్తకుని మోసం); గాలిమేడలు కడితే పేలపిండిలా 
ఎగిరిపోతాయి (గాలిమేడలు); జాలరుల చేపలవేటలో భయంనీడే అయినా జీవికకి 
ఆ వృత్తి తప్పదు (భయం) వంటి సూక్తులు, హితోక్తులూ అందించారు. 
ఆంధ్రజాతి వైతాళికులు “ఆంధ్రరత్న గురించీ, అపర అన్నపూర్ణ-డొక్కా 
సీతమ్మగారి గురించీ దిక్సూచికల్ని వెలయించారు. 
పుణ్యక్షేత్ర దర్శనాన్ని కలిగిస్తూ - 'దక్షారామంి, శ్రీశైలం”, కాళేశ్వరం’ విశేషాలు 
చెప్పారు. ఈ నాటికల్లో కామేశ్వరరావుగారి సంభాషణల రచనల్లో ఒక లయ, ఒక 
తూగు, ఒక ఉద్వేగం, ఒక మాధుర్యం తాండవించాయి. “ఈ క్షేత్రంలో ప్రవాహం 
శివరూపం; ఇక్కడి శిలలన్నీ లింగరూపాలు; ఇసుక దేవతాస్వరూపం; మట్టి అమృతం; 
నదీతీరాలు బ్రహ్మవిష్ణు రూపాలు; వృక్షాలు మునీశ్వరులు, లతలు మునిపత్నులు” - 
ఇదీ రచనా విన్నాణం, శైలీనైపుణ్యం ఇలాంటి విశేషాలు కామేశ్వరరావుగారి సాహిత్య 
సంప్రదాయ విజ్ఞతకి దృష్టాంతాలు! 
పౌరాణిక గాథాశకలాల్ని తీసుకుని చాలా నాటికల్ని పండించారు కామేశ్వరరావు 
గారు. “అష్టావక్రుడు”, “నచికేతుడు, “గురుభక్తి, '“ఉదంకుడు'-వంటివి చక్కని 
నాటకీయతతో, ఉత్కంఠభరితంగా రూపొందాయి. 
రావుగారు 'కొత్తగౌను” అని చాలామంచి చిన్నకథనీ. రాశారు. 


22 4 ఇవటూరి కామేశ్వరరావు రచనలు 


ఈ సంకలనానికి వన్నెతెచ్చిన మరో రచనావిభాగం-రావుగారి వ్యాసపరంపర. 
వీటిని రాజకీయ సమీక్షలు అన్నారు. రాయలసీమ-ఆంధ్రరాష్ట్రం; ఆంధ్రరాష్ట్రం-మద్రాసు 
సమస్య; ఆంధ్రరాష్ట్రం వివిధ రాజకీయ పక్షాలు; కన్నడ సోదరుల వితండవాదం; 
శ్రీబాగ్‌ ఒడంబడిక-రాజధాని; కర్నూలు నిర్ణయం-మన నాయకుల పతనం; 
మిశ్రాతీర్చు; నవ్యాంధ్రలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ?; ఆంధ్రలో మద్యనిషేధం 
రద్దౌతుందా? - అనే వ్యాసాల్లో రావుగారికి సామాజిక క రాజకీయ ఆర్థిక విషయాల పైగల 
be ష అవగాహన విశ్లేషణాధిషణ కొట్టవచ్చినట్టు కనిపిస్తాయి. ఆ రచనల్లో 
వారి సంవేదనాత్మ ప్రస్ఫుటమౌతుంది. అంతేగాక - రాగల, కాగల భవిష్యత్‌ దర్శనం 
కళ్లముందు నిలుస్తుంది. ఆంధ్రరాష్ట్రం ఏర్పడబోయే ముందువెనుకల ఈ వ్యాసాలు 
తెలుగు స్వతంత్రలో ప్రచురితమైనాయి. ఈనాటికీ వాటిలోని చాలా అంశాలు, సమస్యలు 
అపరిష్కతంగానే వుండి జనబాహుళ్యానికి ఆందోళన కలిగించటం చూస్తే-రావు 
గారి వంటి చిత్తశుద్ధిగల విశ్లేషకుల పౌరుల-ఆనాటి దార్శనికత ఎంతో గొప్పగా 
అనిపిస్తుంది. రార వ్యాసాల్లో మరో ఆణిముత్యం-అమరజీవి గురించి రాసినది. 

4 ఇవటూరి కామేశ్వరరావుగారి రచనలు- సంఖ్యాపరంగా తక్కువే అయినా, 
వాసిపరంగా అవి అందిస్తున్న స్ఫూర్తీ, ప్రేరణా ఎంతో ఎంతో ఎక్కువ! 

తెలుగు సాహితీలోకం ఇలాంటి రచనల్ని ఆదరించి ప్రయోజనంపొందుతారని 
ఆశిద్దాం. 

” సాయిగారికీ, వారి తరపు వారందరికీ ధన్యవాదాలు, అభినందనలు. నేనీ 
ముందుమాట రాయటానికి కారణమైన మా భాస్కర్‌, సతీష్‌ల ప్రమేయానికీ నమస్సులు! 
శుభాకాంక్షలతో... 


-నిహోరి 
హైదరాబాద్‌ 
20.07.2021 


నన్న 
ఇవటూరి కామేశ్వరరావు రచనలు + 23 


“ఉత్తరంలో ప్రాణం ఉంది 
ఉత్తరంలో గానం ఉంది 
ప్రాణంతో మరి గానంతో 
కదిలే మెదిలే చైతన్యవిహంగం ఉత్తరం” అన్నారు! 
అవును. ఆ చైతన్యవిహంగం అందించే ఊసులు, గోసలు, ఆనందవిషాద 
వృత్తాంతాలు-అన్నీ మనిషితనానికి (ప్రేమైక చిహ్నాలు కదా! 
ఉగాది కవితలు ఆనాటి సందర్భోచితవర్తమానతతో ఆలోచనీయంగా సాగాయి. 
రూపాయి ప్రమాణం పడిపోవటం గురించి గాఢమైన సమాలోచనతో ఒక 
Elegy రాశారు కామేశ్వరరావుగారు! 
కామేశ్వరరావుగారి నాటికలు / రేడియో నాటికలు వస్తురూప నిర్దిష్టతతో, 
భావితరాలు తెలుసుకోవలసిన అర్థస్ఫూర్తితో సాగాయి. సాంఘిక నాటకాలు-అప్పుల 
తిప్పలు, మోసాలు, పశ్చాత్తాపాలు (వర్తకుని మోసం); గాలిమేడలు కడితే పేలపిండిలా 
ఎగిరిపోతాయి (గాలిమేడలు); జాలరుల చేపలవేటలో భయంనీడే అయినా జీవికకి 
ఆ వృత్తి తప్పదు (భయం) వంటి సూక్తులు, హితోక్తులూ అందించారు. 
ఆంధ్రజాతి వైతాళికులు “ఆంధ్రరత్న గురించీ, అపర అన్నపూర్ణ-డొక్కా 
సీతమ్మగారి గురించీ దిక్సూచికల్ని వెలయించారు. 
పుణ్యక్షేత్ర దర్శనాన్ని కలిగిస్తూ - 'దక్షారామం', “శ్రీశైలం, కాళేశ్వరం” విశేషాలు 
చెప్పారు. ఈ నాటికల్లో కామేశ్వరరావుగారి సంభాషణల రచనల్లో ఒక లయ, ఒక 
తూగు, ఒక ఉద్వేగం, ఒక మాధుర్యం తాండవించాయి. “ఈ క్షేత్రంలో ప్రవాహం 
శివరూపం; ఇక్కడి శిలలన్నీ లింగరూపాలు; ఇసుక దేవతాస్వరూపం; మట్టి అమృతం; 
నదీతీరాలు బ్రహ్మవిష్ణు రూపాలు; వృక్షాలు మునీశ్వరులు, లతలు మునిపత్నులు” - 
ఇదీ రచనా విన్నాణం, శైలీనైపుణ్యం ఇలాంటి విశేషాలు కామేశ్వరరావుగారి సాహిత్య 
సంప్రదాయ విజ్ఞతకి దృష్టాంతాలు! 
పౌరాణిక గాథాశకలాల్ని తీసుకుని చాలా నాటికల్ని పండించారు కామేశ్వరరావు 
గారు. “అష్టావక్రుడు, “నచికేతుడు, “గురుభక్తి, “ఉదంకుడు'-వంటివి చక్కని 
నాటకీయతతో, ఉత్కంఠభరితంగా రూపొందాయి. 
రావుగారు 'కొత్తగౌను అని చాలామంచి చిన్నకథనీ, రాశారు. 


22 + ఇవటూరి కామేశ్వరరావు రచనలు 


ఈ సంకలనానికి వన్నెతెచ్చిన మరో రచనావిభాగం-రావుగారి వ్యాసపరంపర. 
వీటిని రాజకీయ సమీక్షలు అన్నారు. రాయలసీమ-ఆంధ్రరాష్ట్రం; ఆంధ్రరాష్ట్రం-మద్రాసు 
సమస్య; ఆంధ్రరాష్ట్రం వివిధ రాజకీయ పక్షాలు; కన్నడ సోదరుల వితండవాదం; 
శ్రీబాగ్‌ ఒడంబడిక-రాజధాని; కర్నూలు నిర్ణయం-మన నాయకుల పతనం; 
మిశాతీర్పు; నవ్యాంధ్రలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ?) ఆంధ్రలో మద్యనిషేధం 
రద్దౌతుందా? - అనే వ్యాసాల్లో రావుగారికి సామాజిక రాజకీయ ఆర్థిక విషయాలపైగల 
కూలంకష అవగాహన విశ్లేషణాధిషణ కొట్టవచ్చినట్టు కనిపిస్తాయి. ఆ రచనల్లో 
వారి సంవేదనాత్మ ప్రస్ఫుటమౌతుంది. అంతేగాక - రాగల, కాగల భవిష్యత్‌ దర్శనం 
కళ్లముందు నిలుస్తుంది. ఆంధ్రరాష్ట్రం ఏర్పడబోయే ముందువెనుకల ఈ వ్యాసాలు 
తెలుగు స్వతంత్రలో ప్రచురితమైనాయి. ఈనాటికీ వాటిలోని చాలా అంశాలు, సమస్యలు 
అపరిష్భతంగానే వుండి జనబాహుళ్యానికి ఆందోళన కలిగించటం చూస్తే-రావు 
గారి వంటి చిత్తశుద్ధిగల విశ్లేషకుల పౌరుల-ఆనాటి దార్శనికత ఎంతో గొప్పగా 
అనిపిస్తుంది. రావుగారి వ్యాసాల్లో మరో ఆణిముత్యం-అమరజీవి గురించి రాసినది. 

ఇవటూరి కామేశ్వరరావుగారి రచనలు-సంఖ్యాపరంగా తక్కువే అయినా, 
వాసిపరంగా అవి అందిస్తున్న స్ఫూర్తీ, ప్రేరణా ఎంతో ఎంతో ఎక్కువ! 

తెలుగు సాహితీలోకం ఇలాంటి రచనల్ని ఆదరించి ప్రయోజనంపొందుతారని 
ఆశిద్దాం. 

సాయిగారికీ, వారి తరఫు వారందరికీ ధన్యవాదాలు, అభినందనలు. నేనీ 
ముందుమాట రాయటానికి కారణమైన మా భాస్కర్‌, సతీష్‌ల ప్రమేయానికీ నమస్సులు! 

శుభాకాంక్షలతో... 
-విహారి 


హైదరాబాద్‌ 
20.07.2021 


2 
ఇవటూరి కామేశ్వరరావు రచనలు + 23 


గ్రంథ కర్త తల్లిదండ్రులు : 
ఇవటూరి వీరేశలింగ భూషణ్‌రావు, సుందరమ్మ 


24 + ఇవటూరి కామేశ్వరరావు రచనలు 


. శే తు అవటూరి కామేశ్వరరావు గారి 
| జీవిత చరిత్ర 


"అనగనగా ఓ చిన్న ఊరు. పంటపొలాలతో ఎంతో అందంగా ఉండే ఊరు. 
మినిమించిల పాడు అగ్రహారం (శ్రీ కామేశ్వరరావుగారు 12. 8. 1923న జన్మించిన 
ఆ ఊరు రాజమండ్రికి దగ్గర. అక్కడే ఓ పెద్ద ఇల్లు. ఆ ఇంటి యజమాని 
రి వీరేశలింగ భూషణరావు గారు. ఆయన సతీమణి శ్రీమతి సుందరమ్మ 
దానధర్మాలకు పెట్టింది పేరు. పిల్ల పాపలతో కళకళలాడే ఇల్లు. శ్రీవీరేశలింగ 
రావు గారికి 8 మంది సంతానం. ముగ్గురు మగపిల్లలు, అయిదుగురు 
పిల్లలు. పిల్లలందరిని బాగా చదివించారు. శ్రీవీరేశలింగ భూషణరావు గారు 
క్రీకామశ్వరరావుగారి తండ్రి) రాజమండ్రిలో ఉంటూ, మద్రాస్‌లో ఆయన బావ 
గర పిల్లలను ఉంచి బాగా చదివించారు. 

సంతానం పేర్లు: 

ఇవటూరి పేర్రాజుగారు 2) శ్రీఇవటూరి కామేశ్వరరావు గారు 

3) కందుకూరి ఉమాశంకరరావు గారు (దత్తత ఇచ్చేశారు) 

'ఖ ఇవటూరి రాజామణి గారు _ 5) వరలక్ష్మి గారు 

6) సుబ్బలక్ష్మి గారు 7) క్రిష్టవేణి గారు 8) విశాలాక్షి గారు 
 శ్రీవీరేశలింగ భూషణరావుగారి బావ శ్రీమల్లంపల్లి సోమశేఖరశర్మ గారు 
ఆయన లెజెండ్‌ ఇవటూరి వారి కుటుంబానికి శ్రీ ఇవటూరి కామేశ్వరరావుగారు 
జ్ర మల్లంపల్లి సోమశేఖరశర్మగారి వద్ద ఉంటూ మద్రాస్‌ క్రిస్టియన్‌ కాలేజీలో 
ఎస్‌ఎల్‌సి చదువుకున్నారు. 

" శ్రీ ఇవటూరి కామేశ్వరరావుగారికి నలుగురు సంతానం. 


ఇవటూరి కామేశ్వరరావు రచనలు + 25 


కుటుంబ సభ్యుల అబిప్రాయాలు 


భాన్న కల 


ఎన్నో తీపిగుర్తుల లోగిళ్ళు 
చిన్నబోయాయి ఈ రోజు 
ఏమని చెప్పను 
ఎలా చెప్పను 
ఎవరికి చెప్పను 
నీ పలకరింపులు - 
నీ కవితా పఠిమలు- 
నీ చైతన్యపు కదలికలు - 
నీ టపా సేకరింపులు 
ఇంకా నా స్మృతిపథంలో మెదులుతూనే ఉన్నాయి. 
ఏమని చెప్పను 
ఎలా చెప్పను 
ఎవరికి చెప్పను 
నీ చిరు దరహాసము 
నీ గంభీర స్వరము 
ష్‌ సాంస్కృతిక నీడలు 
నీ అకుంఠిత దీక్షలు 
ఇంకా నా కన్నుల ముందు నిలిచే ఉన్నాయి. 


కామేశ్వరరావుగారు, మల్లంపల్లి ఉమామహేశ్వరరావు (రేడియో తాతయ్య)గారు, ఏమని చెప్పను 
పేర్రాజుగారు, మల్లపంల్లి సోమశేఖర శర్మగారు, ఎలా చెప్పను 
ఎవరికి చెప్పను 


నీ కోపాలకు గిన్నెల తధిగిణ తోంలు 
న్‌ షడ్భచులకు పడిన పాట్లు 


26 +- ఇవటూరి కామేశ్వరరావు రచనలు ఇవటూరి కామేశ్వరరావు రచనలు + 27 


కరువు బత్యం కోసం పడిన ఆందోళనలు 
పింఛను కోసం బ్యాంకు చుట్టూ తిరిగిన రోజులు 
ఇంకా ఆ ఘడియలు నాట్యం చేస్తున్నాయి నా ముందు. 
ఏమని చెప్పను 
ఎలా చెప్పను 
ఎవరికి చెప్పను 
నీ మంచితనపు నీడలు 
'నీ సహృదయత 
నీ క్రమశిక్షణ 
న్స స్వతంత్ర స్వభావాలు 
అన్నీ మీ బిడ్డలను వెన్నంటి ఉంటాయి. 
ఏమని చెప్పను 
ఎలా చెప్పను 
ఎవరికి చెప్పను 
నీ నూలు చేతి సంచీ పూలకు 
నీ చేతి కర్ర నీ ఊతంగా 
స్త్‌ భూతద్దం చూడడానికి 
నీ కలం కవితలు రాయడానికి 
అన్నీ మీ ఆదర్శంగా ఉన్నాయి నాన్నా మాకు 
ఎంత రాస్తేనేమి ఈ కాగితాలకు కలం సరిపోదు 
ఇవే మీ బిడ్డల పాదాభివందనాలు 
ప్లవ నామ సంవత్సరాన 
కష్టసుఖాల కలయికలే 
మా ఈ ఉగాది పచ్చడి నీకు పితామహ! 
మమ్ము దీవించు ఈ తోరణోత్సావాన! 
-ఇందిరా వేంకటరమణ 


28 + ఇవటూరి కామేశ్వరరావు రచనలు 


నాన్న గురించి నా మాట 


"ముందుగా ఒక మాట. నాన్న వ్రాసిన కవితలు, గేయాలు, రేడియో నాటికలు, 


ట్యూషన్‌లు చెప్పేవారు. సి. నారాయణరెడ్డి గారి నలుగురు కూతుళ్ళకు ఈయనే 
3 షన్‌ చెప్పేవారు. ఆఫీస్‌ నుండి ఇంటికి రాగానే అమ్మ ఇచ్చిన కాఫీ త్రాగి 
ట్యూషన్‌ చెప్పడానికి వెళ్ళి రాత్రి 8 గంటలకు వచ్చేవారు. ఇంటికి వచ్చాక అక్కను, 


ఆ ok ప్రదేశ్‌కు రాకముందు కృష్ణాపత్రిక, ఆంధ్రపత్రికలలో పనిచేసేముందు చెన్నైలోని 
అమెరికన్‌ ఎంబసీలో తెలుగు అనువాదకుడిగా పని చేశారు. ఆలిండియా రేడియోలో, 


రాఘవరావు, ఉషశ్రీ, ఉమా మహేశ్వరరావు వంటి వారితో కలిసి పాల్గొనేవారు. 
ఆయన హైదరాబాద్‌ వచ్చాక ఆల్‌ ఇండియా రేడియోలో ఆడిటెట్‌ ఆర్టిస్ట్‌గా ఎన్నో 


రటరా " నాటకాల రాసి నటించేవారు. ఆయన పుస్తక సేకరణలో దాదాపు 48 
౦॥లు 1947నుంచి 1970 వరకు ముఖ్యమైనవి. ఇంపార్టెంట్‌ న్యూస్‌ పేపర్‌ కటింగ్స్‌, 


ఇవటూరి కామేశ్వరరావు రచనలు = 29 


అష్టదిగ్గజాల రచనలు, శ్రీనాథుని రచనలు, పోతన, ఎజ్జన, తిక్కన, విశ్వనాథ, 
బాపిరాజు, గోపిచంద్‌ ఇంకా ఎంతో మంది రచయితల పుస్తకాలు, శ్రీనారాయణరెడ్డి 
గారి అన్నీ రచనలు, శ్రీశ్రీగారి రచనలు దాదాపు 4000 పుస్తకాలుండేవి. ఎంత 
జీతం వచ్చినా తృప్తిగా ఉండటం మాకు నేర్పారు. అలాగే సంస్కారం, అణకువ 
ఆయన వద్దే నేర్చుకున్నాము. నాకు గాని, మా అక్కకు గాని, స్కూలు మరియు 
కాలేజీలో ఏ ఎస్సే కాంపిటీషన్‌లో పాల్గొనాలన్నా మాకు వెంటనే ఆయన వద్ద 
కావాల్సిన సమాచారం దొరికేది. కప్పు కాఫీ కంటే ఒక పుస్తకం దొరికితే ఆయన 
సంతోషం. మా అందరి కోసం చందమామ పుస్తకాన్ని కొని 1960 నుండి 1990 
దాకా 12 పుస్తకాలు బైండ్‌ చేసి పెట్టేవారు. ఆయనకు ఎప్పుడూ సంపాదన మీడ 
ఇష్టం ఉండేదికాదు. ఆయనకి ఎప్పుడూ ఇద్దరి ఆడపిల్లల పెళ్ళిళ్ళు ఎప్పుడు చేస్తానా 
అనే ఆదుర్దా ఉందేది. మా నాన్నగారి మేనమామ గారైన శ్రీ మల్లంపల్లి 
సోమశేఖరశర్మగారు, ఆంధ్ర సారస్వత పరిషత్‌ మీటింగ్‌ లకు విశాఖ నుండి వచ్చేవారు. 
ఆయన వస్తే మా ఇల్లు ఒక కవి సమ్మేళనంగా ఉండేది. శ్రీవిశ్వనాథ, దేవులపల్లి, 
బెజవాడ గోపాలరెడ్డి గారు, ఆరుద్ర, ఆచంట జానకిరామ్‌, సి. నారాయణరెడ్డి, 
ఇంకా ఎంతోమంది రచయితలు శర్మగారితో భేటీ అయ్యేవారు. వారితో నాన్న కూడా 
పాల్గొనేవారు. ఆయన ఏరోజు మమ్ములను కొట్టడం తెలియదు. కానీ ఆయనంటే 
మా అందరికీ భయం. మా కోరికలన్నీ అమ్మ ద్వారానే తీరేవి. ఆయన జీవితం 
అంతా సగటు మనిషి జీవితం అంటే Struggle for existence. భగవంతుడు 
ఏమి ఇచ్చాడో దానిని ఆయన సంతోషంగా అనుభవించాడు. ఎప్పుడూ దేనికీ 
ఆశపడలేదు. ఇంకా ఇంకా సంపాదించాలనే కోరిక కూడా లేదు. ఉన్నదానితో 
జీవితమంతా గడిపిన అభిమానవంతుడు మరియు ధన్యజీవి మా నాన్నగారు. 
ఆయన రచనలను పొందుపరిచి పుస్తకరూపం ఇచ్చిన చిరంజీవి సాయి ధన్యుడు. 


-అమర్‌నాథ్‌ 


30 + ఇవటూరి కామేశ్వరరావు రచనలు 


మరపురాని మనిషి మా నాన్న 


మా నాన్న గురించి నాలుగు లైన్లు రాయమని మా తమ్ముడు చెప్పినప్పటి 
నుంచి మదిలో ఎన్నో ఆలోచనలు, చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. ఎలా 
రాయాలో, ఎలా మొదలుపెట్టాలో తెలియట్లేదు. ఎంతో చెప్పచ్చు. ఎంతో రాయవచ్చు. 
ఎందుకంటే మా నాన్న ఒక మరుపురాని మనిషి ఆయన 80 ఏళ్ళ జీవితం గురించి 
ఒక కథ రాయచ్చు. 

ఆయన ఒక గుమస్తా పనిచేస్తూ కవిత్వం రాయాలని, పిల్లలకి మంచి అలవాట్లు 
నేర్పాలని, వాళ్ళ కాళ్ళమీద వాళ్ళు నిలబడాలని, వాళ్ళని వృద్ధిలోకి తీసుకురావాలని 
అనుకున్నారు. ఆయన కొచ్చే కొద్ది జీతంతోనే ఎన్నో వ్యాపకాలు పెట్టుకున్నారు. 
ఉదాహరణకు కొన్ని రాస్తాను. పిల్లలకి ట్యూషన్‌లు చెప్పేవారు, ఫోటోలు తీసేవారు. 
చిన్న చిన్న నాటికలు, కవితలు, కథలు రాసేవారు. స్టాంప్స్‌ సేకరణ చేసేవారు. 
ఆఫీస్‌ ఫైల్స్‌ ఇంటికి తీసుకువచ్చి పనిచేసేవారు. మంచి మంచి [గ్రంథాలు 
సేకరించేవారు. “నా లైబ్రరీ ఇది. ఇదే నా ఆస్తి” అనేవారు. అప్పుడప్పుడు బంధుమిత్రుల 
ఇంటికి వెళ్ళి వారి యోగక్షేమాలు తెలుసుకునేవారు. రోజుకి 24 గంటల్లో ఇన్నిపనులు 
ఎలా సాధ్యం అని నా కనిపిస్తుంది. ఆయనకుండే కాద్దిపాటి టైమ్‌లో, కొద్దిపాటి 
జీతంతో ఎంతో క్రమబద్ధంగా, నిరాడంబరంగా జీవితం వెళ్ళబుచ్చారు. 

మా అమ్మగారి పేరు విజయలక్ష్మి. ఇక్కడ ఆవిడ గురించి చెప్పాలి. మానాన్నకు 
తగ్గ భార్య. మా అమ్మ జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఆయనకు 
చేదోడువాదోడుగా ఉండి ఆయనకు సహకరించింది. మా కష్టసుఖాలు చెప్పుతున్నప్పుడు 
ఓర్పు వహించండి, ఓర్పు మిమ్మల్ని కాపాడుతుంది అనేవారు. 

ఆయన దినచర్యలో శివపూజ ఒక భాగం. ఆ సర్వేశ్వరున్ని తలచుకుంటే 
అన్ని అవే సర్దుకుంటాయి అని నమ్మిన మనిషి, మా నలుగురికి కూడా శివపూజ 
అలవాటు చేసారు. ఆయన చదువుతుంటే విని నేర్చుకున్నాము. బుట్టతో పూలు తెచ్చి 
మా చేత పూజ చేయించేవారు. మా నలుగురికి పూజ ఒక అలవాటుగా మార్చి 
మాకు దైవభక్తి కలిగించారు. 


ఇవటూరి కామేశ్వరరావు రచనలు + 31 


ఇంకా ఎంతో చెప్పాలని రాయాలని ఉంది మా నాన్న గురించి. మా నాన్న 
అల్ప సంతోషి ధన్యజీవి. మా నాన్న ఒక మరపురాని మనిషి ఆయన లాగా కాలం 
వెళ్ళబుచ్చాలని నేను ప్రయత్నిస్తున్నాను. ఆయన ఆత్మ నా చుట్టు తిరుగుతూ నన్ను 
నడిపిస్తూ ఉంటుంది. ఆయన లింగైక్యము చెందినా ఆయన జ్ఞాపకాలు, గుర్తులు 
మా మనస్సులందు చిరస్థాయిగా నిలిచిపోయాయి. 

నాన్న గురించి పుస్తకం ప్రింట్‌ చేస్తానంటే మా తమ్ముడిని ప్రశంసించకుండా 
ఉండలేకపోతున్నాను. మా తమ్ముడు వారిని చాలా బాగా చూసుకున్నాడు. 


- కామేశ్వరి 


32 -- ఇవటూరి కామేశ్వరరావు రచనలు 


అన్నుయ్యి 


ఇవటూరి వీరేశలింగ భూషణరావు గారు, సుందరమ్మగారు దంపతులు, 
ఆరాధ్యులు. ఇంట్లో నిరంతరం శివానందలహరి శ్లోకాలో లేక శివపూజ మొదలైనవి 
నిరంతరం ఇంట్లో ప్రతిధ్వనిస్తుందేవి. వారి రెండవ కుమారుడుగా ఇవటూరి 
కామేశ్వరరావు గారు జన్మించారు. కామేశ్వరీదేవి ఇంటి ఇలవేల్పు అవడం వల్ల 
వారా పేరు పెట్టడం జరిగింది. తగ్గట్టుగానే, నిరంతరం, సంధ్యావందనం, శివాభిషేకం 
తోపాటు ఎన్నో కవితలు, కథలు వ్రాయడం జరిగింది. ఆ ఆదర్శదంపతుల ఆఖరి 
కూతుర్ని నేను. మా కామేశ్వరన్నయ్య నిరంతరం కవితా సరస్వతిని ఉపాసిస్తూండేవాడు. 
కొంతకాలం ఆంధ్ర పత్రికలో పనిచేసిన తరువాత అగ్రికల్చర్‌ ఆఫీస్‌లో పనిచేశారు. 
మల్లంపల్లి సోమశేఖరశర్మగారు మా మేనమామ. వారు ఆంధ్రదేశ చరిత్ర గురించి 
ఎన్నో పుస్తకాలు వ్రాశారు. వారు ఆంధ్రా యూనివర్శిటీలో లెక్చరర్‌గా పనిచేశారు. 
విశ్వనాథ సత్యనారాయణగారు, సి.నా.రె. అడివి బాపిరాజు గారు మొదలైన 
కవితామతల్లి పాదసేవకు లెందరో మామయ్యగారితో చర్చలు జరిపేవారు. ఆ విధంగా 
మా కామేశ్వరన్నయ్యకు కూడా కవితా సరస్వతి యొక్క కరుణ సహజంగా అబ్బింది. 
తెలుగు పత్రికల్లో కవితలు కథలు ఎన్నో ఎన్నెన్నో వ్రాసేవాడు. అన్నయ్యకు ఎందరో 
కవుల పరిచయం. ఎన్నో పుస్తకాలు కొని చదివేవాడు. ఆయన జీవితం కవిత్వానికే 
అంకితం. రెండోభాగం పరమేశ్వరార్చణం. జీవితంలో కొన్ని ఎగుడుదిగుడులు వచ్చినా 
ఆ పరమేశ్వర కృపాకటాక్షాలు ఎల్లప్పుడూ ఉండడంతో గట్టెక్కేవాడు. అందరూ ఆయన 
ఆప్యాయతకు నోచుకున్నవారే. ఎక్కడ కవి సమ్మేళనాలు జరిగినా వెళ్ళేవాడు. ఎక్కువగా 
నారాయణరెడ్డిగారు ఉత్పలవారు అన్నయ్య దగ్గరకు వచ్చేవారు. ఆ పరమేశ్వర 
కరుణాకటాక్షాల వల్ల పిల్లలు పెద్దవారవడం, పెళ్ళీళ్ళు, స్వంత కుటుంబాలూ అంతా 
క్షేమం. ఏవైనా కవితలు అవీ పేపర్లలో ప్రచురించినపుడు నాకు మా అన్నయ్యే 
గుర్తుకొస్తాడు. వారు ఎల్లప్పుడూ కైలాస శిఖరం పైనే ఉంటారని నా యొక్క ప్రగాఢ 
విశ్వాసం. మా అన్నయ్య చిరస్మరణీయుడు. 


జ Ca 
విశాలాక్షి 


ఇవటూరి కామేశ్వరరావు రచనలు + 33 


